
                                         భారత రాజ్యాంగం 
                                           ప్రవేశిక 
భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక సార్వభౌమాధికారమున్న 1[సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర] రాజ్యంగా ఏర్పరచుకోవడానికి, దేశ పౌరులు అందరికీ 
సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని 
ఆలోచన, భావప్రకటన, నమ్మిక, విశ్వాసాలు, ఆర్ధనా విషయాల్లో స్వేఛ్చను 
హోదా, అవకాశాలలో  సమానత్వాన్ని 
దేశ పౌరులు అందరికీ కలగజేసేందుకు,  వారందరిమధ్యా సౌభ్రాతృత్వాన్నీ  వ్యక్తి గత గౌరవ      2[దేశ ఐక్యత, సమగ్రతల] సాధనకై
మా రాజ్యాంగ సభలో, 1949, నవంబర్ ఇరవయ్యారవ రోజున ఇందుమూలంగా ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుని, అన్వయించుకుని మాకుమేము సమర్పించుకుంటున్నాము.




                                             భాగం II
                                             పౌరసత్వం  
5.రాజ్యాంగం అమలయే నాటికి ఉన్న పౌరసత్వం:-  ఈ రాజ్యాంగం అమలు తేదీకి భారతదేశ సరిహద్దులోపల నివాసముంటున్న ప్రతి వ్యక్తీ, 
      (ఎ)భారత దేశ భూభాగంలో పుట్టిన ప్రతి వ్యక్తీ 
       (బి)తల్లిదండ్రులలో ఏఒక్కరైనా భారతదేశం భూభాగంలో  పుట్టినవారి సంతానం 
        (సి) దీని అమలు తేదీకి తక్షణం ముందు అయిదేళ్లకు తగ్గకుండా భారత భూభాగంలో నివాసముంటున్న వారు 
భారత దేశ పౌరులుగా ఉంటారు 
6.పాకీస్తాన్ నుంచీ భారత దేశానికి వలస వచ్చిన కొందరు వ్యక్తులకు సంబంధించిన పౌరసత్వ హక్కుల గురించి :- అధికరణం 5లో ఏముందనే అంశంతో సంబంధంలేకుండా, ఇప్పుడు పాకీస్తాన్ లో చేరిన భూభాగం నుంచీ ఎవరైతే భారత భూభాగానికి వలస వచ్చారో, వారు కింది అంశాలపరిమితికి మేరకు రాజ్యాంగం అమలుకు వచ్చినప్పటి, నుంచీ భారత పౌరసత్వమున్న వ్యక్తిగా గుర్తించడమౌతుంది 
            (ఎ) భారత ప్రభుత్వ చట్టం 1935 (అసలు చట్టం)లో నిర్వచించిన ప్రకారం, ఒకవ్యక్తి తల్లిదండ్రులలో ఒకరు గానీ, ఆ తల్లిదండ్రులిద్దరి తల్లిదండ్రులలో ఒకరు గానీ, భారత దేశంలో పుట్టినట్లయితే, 
              (బి) (i) ఒకవేళ సదరు వ్యక్తి 1948 జులై పందొమ్మిదవ రోజుకు ముందుగా ఆవిధంగా వలసవచ్చి ఉండి, తను వలస వచ్చిన తేదీ నుంచీ భారత భూభాగంలో సాధారణ నివాసిగా ఉన్నట్లయితే, 
              (బి)(ii) ఆవిధంగా సదరు వ్యక్తి 1948 జులై పందొమ్మిదవ రోజుకు ముందుగా గానీ, తరువాత గానీ వలసవచ్చి, ఆ ప్రభుత్వం నిర్దేశించి నిర్ణయించిన రూపంలో,ఈ రాజ్యాంగం అమలు తేదీకిముందుగా,   ప్రభుత్వం అందుకై నియమించిన అధికారికి దరఖాస్తు చేసుకొని, భారత దేశ పౌరునిగా నమోదు చేసుకుని ఉన్నట్లయితే, 
      ఐతే, ఆవిధంగా నమోదు చేసుకున్న సదరు వ్యక్తి భారత భూభాగంలో కనీసం తను దరఖాస్తు చేసుకున్న తేదీకి తక్షణం ఆరునెలలకు ముందుగా భారత భూభాగంలో నివసించి ఉండకపోతే, ఆనమోదు చెల్లదు 
7. భారత దేశంనుంచీ వలస వెళ్ళిన కొందరు వ్యక్తులకు ఉన్న పౌరసత్వ హక్కులను గురించి:-అధికరణం 5,  అధికరణం 6లలో  ఏముందనే అంశంతో సంబంధంలేకుండా, మార్చి 1947 మొదటి రోజు తర్వాత ఏవ్యక్తి అయినా భారతదేశ భూభాగంనుంచీ, ప్రస్తుతం పాకీస్తాన్ లో చేర్చిన భూభాగానికి వలసవెళ్లిన పక్షంలో సదరు వ్యక్తిని భారత పౌరునిగా భావించరు. 
   ఆవిధంగా ప్రస్తుతం పాకీస్తాన్ లో చేర్చిన భూభాగానికి వలసవెళ్లిన వ్యక్తి, తిరిగి ఇక్కడ పునరావాసానికి లేదా శాస్వితంగా వచ్చేయడానికి అనుమతి కిందగానీ లేదా ఏచట్టపు అధికారం ప్రకారమైనా జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఉన్నట్లయితే, ఆవిధమైన ప్రతివ్యక్తీ, అధికరణం 6కింది క్లాజ్ (బి)కింద జూలై 1948 19వ తేదీ తర్వాత భారత భూభాగానికి వలస వచ్చినట్లుగా పరిగణించడమౌతుంది. సదరు వ్యక్తులకు ఈ అధికరణంలోని అంశాలేవీ వర్తించవు. 
8. భారతదేశపు మూలాలుండి, భారతదేశపు వెలుపల నివశిస్తున్న కొందరు వ్యక్తులకు సంబంధించిన                     పొరసత్వ హక్కులను గురించి:- అధికరణం 5లో ఏముందనే అంశంతో సంబంధం లేకుండా, భారత భూభాగం బయట నివశిస్తున్న ఏవ్యక్తికి సంబంధించి అయినా,  భారత ప్రభుత్వ చట్టం 1935 (అసలు చట్టం)లో నిర్వచించిన ప్రకారం, ఆవ్యక్తి తల్లిదండ్రులలో ఒకరు గానీ, ఆ తల్లిదండ్రులిద్దరి తల్లిదండ్రులలో ఒకరు గానీ, భారత దేశంలో పుట్టినట్లయితే, ఈ రాజ్యాంగం అమలులోకి రాకముందుగానీ, వచ్చినతరువాతగానీ, భారత అధినివేశ ప్రభుత్వంగానీ, భారత ప్రభుత్వంగానీ, నిర్దేశించిన రూపంలో, నిర్దేశించిన విధంగా తాను తాత్కాలికంగా నివశిస్తున్న దేశంలోని భారతదేశ ప్రతినిధి లేదా రాయబారికి దరఖాస్తు చేసుకొని, భారతీయ పౌరసత్వం పొందినట్లుగా నమోదు చేసుకొని ఉన్నట్లయితే, భారతదేశ పౌరసత్వమున్న వ్యక్తి అవుతారు 
9.స్వచ్చందంగా విదేశీ పౌరసత్వం పొందిన వ్యక్తులకు పౌరసత్వం లేకుండడం:- ఏవ్యక్తి అయినా స్వచ్చందంగా ఏ పరాయి దేశపు పౌరసత్వం స్వీకరించినా, అధికరణం 5కిందగానీ,  భారతపౌరునిగా భావిచే అధికరణం 6కింద లేదా అధికరణం 7కింద గానీ భారత పౌరసత్వం ఉన్న వ్యక్తిగా భావించడం జరగదు. 
10. పౌరసత్వ హక్కుల కొనసాగింపు:- ఈ భాగంలో ముందుచెప్పిన అంశాలలోని ఏఅంశం ప్రకారమైనా, భారత పౌరసత్వమున్న వ్యక్తిగా గానీ, భారత పౌరసత్వమున్న వ్యక్తిగా భావించే ఎవ్యక్తిగానీ,పార్లమెంటు చేయబోయే ఏచట్టంలోని అంశాలకైనా లోబడి, పౌతసత్వమున్న వ్యక్తిగా కొనసాగడమౌతుంది. 
11. శాసనంద్వారా పౌరసత్వహక్కును నియంత్రించడానికి పార్లమెంటుకు ఉన్న హక్కు:- పౌరసత్వం పొందే అంశాన్ని లేదా రద్దుపరిచే అంశాన్ని గురించి, పౌరసత్వానికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలకు సంబంధించి పార్లమెంటుకు ఉన్న అధికారానికి ఈ భాగంలో చెప్పిఉన్న అంశాలేవీ అడ్డుకావు.

                                       
                                          భాగం III
                                        ప్రాథమిక హక్కులు 
                                          సాధారణాంశాలు
12.నిర్వచనం:- ఈ భాగంలో, సందర్భం ఇతరవిధంగా ఆశిస్తే తప్ప, "రాజ్యం" అంటే, ప్రభుత్వం, భారత దేశ పార్లమెంటు, ప్రతీ రాష్ట్రప్రభుత్వం, ప్రతిరాష్ట్రంలో ఉన్న శాసనసభ, శాసన మండలి, భారత భూభాగంలోని, లేదా భారత ప్రభుత్వ నియంత్రణలోని  స్థానిక, ఇతర అధికార సంస్థలు చేరిఉన్నాయి.
  13.ప్రాథమిక హక్కులతో పొందిక లేని లేదా వాటికి భంగం కలిగించే చట్టాల గురించి:-  ఈ రాజ్యాంగం అమలయే తక్షణ ముందునుంచీ, భారతదేశ పరిధిలో ఉన్న అన్ని చట్టాలూ, ఈభాగంలోని అంశాలతో పొంతన లేనివన్నీ, ఆ పొంతనలేనిమేరకు చెల్లవు.
(2) ఈ భాగంలో కలుగజేసిన హక్కులను తీసివేయడానికిగానీ, కుదించడానికిగానీ, రాజ్యం ఎటువంటి చట్టాలూ చేయకూడదు. ఈ క్లాజుకు వ్యతిరేకంగా చేసిన ఏచట్టమైనా ఆవిధంగా వ్యతిరేకంగా ఉన్నమేరకు చెల్లవు. 
(3)  ఈ అధికరణంలో, సందర్భం ఇతరవిధంగా ఆశిస్తే తప్ప, -
           (ఎ) "చట్టం" అంటే, చట్ట బలంగానీ, భారత భూభాగంలో ఉన్న ఆచార వ్యవహారాలుగానీ, ప్రకటనలుగానీ, నియంత్రణలుగానీ, నిబంధనలు, ఉపచట్టాలుగానీ, ఉత్తరువులుగానీ, అత్యవసర ఉత్తరువులుగానీ, అన్నీ కలిసి అని అర్ధం 
               (బి) "అమలులో ఉన్న చట్టం" అనే వాక్యంలో, ఈ రాజ్యాంగం అమలులోకి రాకముందు భారత భూభాగంలోని అందుకు అధికారమున్న సంస్థ చేసిన, శాసన సభ ఆమోదించిన ఏ చట్టమైనా, మొత్తమ్మీద, లేదా నిర్దిష్ట ప్రాంతాల్లో ఆపై అమలులో లేని, గతంలో రద్దు చేయకుండా ఉన్న, ఉపసంహరించకుండా ఉన్న ఏచట్టం అయినప్పటికీ, ఆవిధమైన చట్టం లేదా అందులోని ఏభాగం కలిసి అని అర్థం 
(4) 1.అధికరణం 368కింద చేసిన ఏరాజ్యాంగ సవరణకూ ఈ అధికారణంలోని అంశాలు ఏవీ వర్తించవు. 
                                             గమనికలు
     అధికరణం 13 ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే, వీటితో పొందికలేని అంశాలను గురించి వివరిస్తోంది.2 రాజ్యాంగపు మౌలిక రూపాన్ని ఉల్లంఘించే ఏశాసనంగానీ, కార్యనిర్వాహక చర్యగానీ,  రాజ్యాంగ వ్యతిరేకమైనది. I.స్వాహిని వెర్సస్ యూ.ఓ.ఐ 2000 (1)ఎస్‌సి‌సి 168, వ్యక్తిగత చట్టం అధికరణం 13 (1)కిందికిరాదు.3. అత్యవసర ఉత్తరువు శాసనం చట్టమే,4 రాజ్యాంగ మౌలిక నిర్మాణ అంశాల్ని సవరించ సాధ్యం కాదు.5
____________________________
పాదసూచికలు 
1.రాజ్యాంగపు (ఇరవై నాల్గ్వసవరణ)చట్టం, 1971, సెక్షన్.2 ద్వారా పొందుపరిచారు (0-11-1971నుంచీ)
2.చరణ్ లాల్ సాహు వెర్సస్ భారత సమాఖ్య 1990 (1) సెక్షన్ 613; ఏ‌ఐ‌ఆర్ 1987ఎస్‌సి 1518; స్రినివస వెర్సస్ కర్ణాటక రాష్ట్రం ఏ‌ఐ‌ఆర్ 1981ఎస్‌సి271.
3. మాథ్యూ వెర్సస్ భారత సమాఖ్య ఏ‌ఐ‌ఆర్ 1982ఎస్‌సి710 
4.కెవి రాయ్  వెర్సస్ భారత సమాఖ్య, ఏ‌ఐ‌ఆర్ 1982, ఎస్‌సి710 
5. కేశవానంద భారతి వెర్సస్ కేరళ రాష్ట్రం, ఏ‌ఐ‌ఆర్ 1973 ఎస్‌సి 1461; 1997 (3)
ఎస్‌యూ‌పి. 147 చంద్రకుమార్ వెర్సస్ భారత సమాఖ్య 
___________________________

                                                  సమానత్వ హక్కు 
14.చట్టసమానత్వం:- భారత భూభాగం లోపల రాజ్యం ఏవ్యక్తికీ చట్ట సమానత్వాన్నిగానీ, చట్టాలద్వారా సమాన రక్షణ కల్పించడాన్నిగానీ రాజ్యం నిరాకరించకూడదు. 
                                        గమనికలు 
అధికరణం 14 చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాన్ని గురించి వివరిస్తూ, దీన్ని రాజ్యం ఏఒక్కవ్యక్తికీ నిరాకరించగూడదని చెబుతోంది. రాజ్యం తీసుకునే చెల్లుబాటయే చర్య ఏకపక్షంగా ఉండడానికి వీలులేదు.1
             (1)చట్టం ముందు సమానత్వం, లేదా 
             (2)భారత భూభాగంలో చట్టాల సమాన రక్షణ 
  పట్టా లోపు విద్యకు సంబంధించి, విశ్వ విద్యాలయం లేదా విద్యా సంస్థలలో నివాసం ప్రాతిపదికన రిజర్వేషన్ లను అనుమతించవచ్చు.3 
--------------------------------------------
పాద సూచికలు 
1. అగర్వాల్ వెర్సస్ డిల్లీ ఎన్‌సి‌టి ప్రభుత్వం, 2000 (1) ఎస్‌సి‌సి 600
2. గ్రేనైటీస్ వెర్సస్ తమిళనాడు రాష్ట్రం, జే‌టి 1994 (1)ఎస్‌సి 374; ఏ‌ఐ‌ఆర్ 1966 ఎస్‌సి 11 టాటా సెల్యులార్ వెర్సస్ భారత సమాఖ్య 
3. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వెర్సస్ ఎన్‌ఆర్ షకోర్, ఏ‌ఐ‌ఆర్ 2000 ఎస్‌సి114 
---------------------------
15.మతము, జాతి, కులము, స్త్రీపురుష బేధం లేదా పుట్టిన ప్రాంతం కారణంగా వివక్ష చూపడంపై నిషేధం:- (1) మతము, జాతి, కులము, స్త్రీపురుష బేధం లేదా పుట్టిన ప్రాంతం లేదా వీటిలో ఏఒక్క అంశం కారణంగా  రాజ్యం ఏపౌరుని పట్లా వివక్ష చూపకూడదు.
       (2) మతము, జాతి, కులము, స్త్రీపురుష బేధం లేదా పుట్టిన ప్రాంతం లేదా వీటిలో ఏఒక్క అంశం కారణంగా, { కింది (ఎ), (బి) అంశాలతో కలిపి} ఏపౌరుడూ ఏవిధమైన అసహాయతకు, బాధ్యతకు గురి కావడం, పరిమితికి లోనవడం, స్థితికి గురికావడం జరగకూడదు
              (ఎ)బహిరంగ వినోద స్థలాలలో ప్రవేశానికి, భోజన పాలహార శాలల్లో ప్రవేశానికి, ఏ బహిరంగ దుకాణలలో ప్రవేశానికీ, 
                (బి) పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ, రాజ్య నిధులతో నిర్వహిస్తున్న లేదా సాధారణ జనం ఉపయోగం కొసం  ఉన్న బావులు, చెరువులు, స్నాన ఘట్టాలు, రహదార్లు, విహారస్థలాలను, ఉపయోగించుకోవడానికి 
(3) స్త్రీలు, పిల్లలకోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి రాజ్యాన్ని ఈ అధికారణంలోని ఏఅంశామూ నిరోధించలేదు. 
    1[(4) ఈ అధికారణంలోనివి గానీ లేదా అధికరణం 26కింది క్లాజ్ (2)లు,  షెడ్యూల్ డ్ కులాలు లేదా , షెడ్యూల్ డ్ జాతులవారికిగానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులవారి అభివృద్ధికికిగానీ, రాజ్యం ఏవిధమైన ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికి అడ్డు కావు.]
        2(5) ఈ అధికరణంలోనివి గానీ లేదా అధికరణం 29 కింది క్లాజ్ (1)కింది సబ్ క్లాజ్ (జి)లు; అధికరణం 30కింది క్లాజ్ (1)లో సూచించిన అల్పసంఖ్యాక వర్గాలవారి విద్యా సంస్థలలో తప్ప, రాజ్య సహాయం పొందుతున్న లేదా పొందకుండా ఉన్న విద్యా సంస్థలు, , ప్రయివేటు విద్యా సంస్థలతోసహా అన్ని విద్యా సంస్థలలోనూ ,  షెడ్యూల్ డ్ కులాలు లేదా , షెడ్యూల్ డ్ జాతులవారికిగానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులవారికి ప్రవేశం కల్పించడానికి రాజ్యం ఏవిధమైన ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికకైనా అడ్డు కావు.]
      3[(6), ఈ అధికరణంలోనివి గానీ లేదా అధికరణం లేదా అధికరణం 19 కింది  క్లాజ్ (1) సబ్ క్లాజ్ (జి)కానీ, అధికరణం 29 కింది క్లాజ్ (2)గానీ, రాజ్యం ఈ కింది అంశాలపై చట్టాలు చేయడాన్ని నిరోధించలేవు 
               (ఎ) క్లాజ్ (4) క్లాజ్ (5)లలో పొందుపరచిన తరగతి పౌరులే కాకుండా, ఆర్ధికంగా వెనుకబడిన ఇతర బలహీన వర్గాల పౌరుల అభ్యున్నతికై ప్రత్యేక నిబంధనలు రూపొందించడానికీ, 
               (బి) ) క్లాజ్ (4) క్లాజ్ (5)లలో పొందుపరచిన తరగతి పౌరులే కాకుండా, ఆర్ధికంగా వెనుకబడిన ఇతర బలహీన వర్గాల పౌరులకు సంబంధించి; అధికరణం 30కింది క్లాజ్ (1)లో సూచించిన అల్పసంఖ్యాక వర్గాలవారి విద్యా సంస్థలలో తప్ప, రాజ్య సహాయం పొందుతున్న లేదా పొందకుండా ఉన్న విద్యా సంస్థలు, , ప్రయివేటు విద్యా సంస్థలతోసహా అన్ని విద్యా సంస్థలలోనూ , ప్రతి తరగతిలోను పడిశాతం పరిమితికి లోబడి, ఇప్పుడున్న రిజర్వేషన్లకు అదనంగా ప్రవేశం కల్పించడానికి రాజ్యం ఏవిధమైన ప్రత్యేక నిబంధనలను రూపొందించడానికీ 
        వివరణ:- ఈ అధికారణానికి సంబంధించి, అధికరణం 16కు సంబంధించీ, "ఆర్థిక బలహీన వర్గాలు" అనేవి కుటుంబ ఆదాయం, ఇతర కుటుంబ ప్రతికూల పరిస్థితుల్నిబట్టీ, రాజ్యం ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రాతిపదికన ఉంటాయి. 
                                  గమనికలు 
      ప్రకరణం 15 మతము, జాతి, కులము, స్త్రీపురుష బేధం లేదా పుట్టిన ప్రాంతం లేదా వీటిలో ఏఒక్క అంశం కారణంగా వివక్ష చూపడాన్ని వివరిస్తోంది.4. సామాజిక సమానత్వంకోసం షెడ్యూల్ డ్ కులాలు లేదా , షెడ్యూల్ డ్ జాతుల అభ్యర్ధుల ప్రవేశానికి పరిహారక ప్రయోజనం చేకూర్చడంతోబాటు, అందుకు ప్రతిగా ప్రతిభావంతులైన విద్యార్థుల విషయంలోకూడా ఉన్నతస్థాయి విద్యలో ప్రవేశ ప్రాధాన్యతను అధికరణం 15 (4) సమతూకం చేయాల్సిన అవసరముంది. 
---------------------------------
పాదసూచికలు 
1. రాజ్యాంగపు (తొలి సవరణ) చట్టం, 1951, సెక్షన్.2 ప్రకారం చేర్చారు. (18-06-1951నుంచీ) 
2. రాజ్యాంగపు (తొంబై రెండవ సవరణ)చట్టం, 205, సెక్షన్ 2 ప్రకారం చేర్చారు. (20-01-2006నుంచీ)
3. రాజ్యాంగపు (103వ సవరణ) చట్టం, 2019 ప్రకారం చేర్చారు. (14-01-2019నుంచీ)
4. అజయ్ కుమార్ వెర్సస్ బీహార్ రాష్ట్రం (జే‌టి) (1994) ఎస్‌సి662 
5. డా. ప్రీతి శ్రీవాస్తవ వెర్సస్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం ., ఏ‌ఐ‌ఆర్ 1999 ఎస్‌సి2894 
------------------------------------------------
16.ప్రభుత్వ పదవులకు సంబంధించిన అంశాల్లో సమాన అవకాశాలు:- (1)రాజ్యం కింద ఏపదవీ నియామకానికైనా, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశాలపైనా పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. 
        (2) ) మతము, జాతి, కులము, స్త్రీపురుష బేధం లేదా పుట్టిన ప్రాంతం లేదా వీటిలో ఏఒక్క అంశం కారణంగా, రాజ్యం కింద ఏపదవీ నియామకానికైనా, ఉద్యోగ నియామకాలకు సంబంధించికానీ, ఏపౌరునీ అనర్హతకు గానీ, వివక్షతకుగానీ గురిచేయకూడదు.
3. ఉద్యోగ తరగతి, ఉద్యోగతరగతులకు సంబంధించి, లేదా ఒక కార్యాలయంలో నియామకానికి సంబంధించి,  1[ప్రభుత్వం కింద, ఏదేని ఒక స్థానిక సంస్థ, అందులోని విభాగం, ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం, లేదా రాస్త్రంలోగానీ, కేంద్రపాలిత ప్రాంతంలో నివాసపు అవసరాన్ని గురించికానీ] సదరు నియామకానికి ముందుగా నిర్దేశించే చట్టాన్ని తయారుచేయడాన్నుంచీ ఈ అధికరణం పార్లమెంటును నిరోధించలేదు. 
(4)రాజ్యంలోని ఉద్యోగ నియామకాలలో ఏవెనుకబడిన తరగతులవారికైనా సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయపడినట్లయితే, సదరు తరగతివారికి నియామకాల్లో రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అధికరణం నిరోధించదు. 
2[(4ఎ) షెడ్యూల్ డ్ కులాలు లేదా , షెడ్యూల్ డ్ జాతులవారికి  రాజ్యంఆధీనంలోని ఉద్యోగాల్లోని సరైన ప్రాతినిధ్యం లేదని  రాజ్యం అభిప్రాయపడినట్లయితే, [ఏతరగతి ఉద్యోగాలకు సంబంధించి అయినా సంభవీయ సీనియారిటీతో పదోన్నతులకు సంబంధించి] అందుకు సంబంధించిన నిబంధనలు రూపొందించదాన్నుంచీ  ఈ అధికరణంలోని అంశాలేవీ రాజ్యాన్ని అడ్డుకోలేవు.] 
  4[4బి) ఈ అధికరణంలోని క్లాజ్(4) లేదా క్లాజ్ (4ఎ)ల ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చిన ఏ అంశం ప్రకారం ఐనా, ఒకసవత్సరంలో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలకు సంబంధించి, ఏవైనా భర్తీ కానీ ఉద్యోగాలు మిగిలినపక్షంలో, ఆతరువాత వచ్చేసంవత్సరంలో లేదా సంవత్సరాలలో ప్రత్యేక విభాగంగా భర్తీ చేయాలి. ఆ సంవత్సరం భర్తీ చేసే ఉద్యోగాలలో కలిపి, మొత్తం ఖాళీల సంఖ్యలో యాబై శాతంరిజర్వేషన్ల పరిమితికి లోబడి అనుమతించకూడదు.  ప్రభుత్వం ఈ విధంగా ఆమోదించడాన్ని ఈ అధికరణంలోని ఏ అంశామూ అడ్డుకోలేదు 
(5) 17.అస్పృశ్యతా నిర్మూలన:- అస్పృశ్యతను రద్దుచేయదమైనది. ఏరకంగానూ డాన్ని పాటించడం నిషిద్ధం. అస్పృశ్యత వల్ల వచ్చిన ఏరకమైన ఇబ్బందికర పరిస్తితి ఐనా చట్టప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించదమౌతుంది. 
18.బిరుదుల రద్దు:- (1) సైన్యానికి సంబంధించి, విద్యాపరమైన ప్రతిభకు సంబంధించి తప్ప రాజ్యం ప్రదానం చేయకూడదు. 
  (2)భారతీయ పౌరులు ఎవరూ ఏ విదేశీ రాజ్యాంనుంచీ, ఎటువంటి బిరుదులనూ అంగీకరించకూడదు. 
  (3) భారతీయ పౌరసత్వం లేనివ్యక్తి, రాజ్యం కింద లాభదాయకమైన ఉద్యోగం లేదా ధార్మిక పని చేస్తున్నా, రాష్ట్రపతి అనుమతి లేకుండా, ఏవిదేశీ రాజ్యాంనుంచీ ఎటువంటి బిరుదులూ స్వీకరించకూడదు.
   (4) రాజ్యం కింద లాభదాయకమైన ఉద్యోగం లేదా ధార్మిక పని చేస్తున్నా, రాష్ట్రపతి అనుమతి లేకుండా, ఏ విదేశం నుంచీ ఐనా, ఏరకమైన బహుమానాలు, లాంచనాలు, రకమైన పదవినీ స్వీకరించకూడదు 
------------------------------------
పాదసూచికలు  
1. రాజ్యాంగపు (ఏడవ సవరణ)చట్టం, 1956,ఎస్ 29, కొన్ని పదాలకు మారుగా చేర్చడ  మైంది. (1-11-1956నుంచీ) 
2. రాజ్యాంగపు (77వ సవరణ) చట్టం, 1995 ఎస్2 (17-6-1995నుంచీ)
3. రాజ్యాంగపు (ఎనబై ఐదవ సవరణ) చట్టం, 2001, ఎస్2 కొన్ని పదాలకు మారుగా చేర్చడ  మైంది. (17-06-1995నుంచీ)     
4. రాజ్యాంగపు (103వ సవరణ) చట్టం 2019 ప్రకారం పొందుపరచడమైనది (14-01-2019నుంచీ) (ఎస్‌ఓ 292(ఇ) తేదీ !$-01-2019 ద్వారా) 
---------------------------------------  
                                          స్వేచ్చహక్కు 
19.వాక్స్వాతంత్ర్యం తదితరమైన కొన్ని హక్కులకు సంబంధించిన రక్షణ:- (1) పౌరులు అందరికీ ఈ కింది హక్కులు ఉన్నాయి. 
    (ఎ) వాక్స్వాతంత్రానికి, భావప్రకటన స్వేచ్చకు;
    (బి) ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశం కావడానికి; 
     (సి) సంస్థలు లేదా సంఘాలను1. [సహకార సంఘాలు] ఏర్పాటు చేసుకోవడానికి; 
      (డి) భారదేశ భూభాగంలో ఎక్కడైనా తిరగడానికి; 
       (ఇ) భారతదేశ భూభాగంలో ఎక్కడయినా నివశించడానికి, స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ౩ ఇంకా;
       (ఎఫ్) ౪ [***]
        (జి) ఏవృత్తినయినా అవలంభించడానికి, లేదా ఏ ఉద్యోగంలో నయినా కొనసాగడానికి, ఏ వర్తకం లేదా వ్యాపారాన్నయినా చేసుకోడానికి. 
    4[(2) ఉనికిలో ఉన్న చట్టాల అమలుకుగానీ; 5 [భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారాల] రాజ్య భద్రత కోసంగానీ , విదేశాలతో స్నేహసంబంధాల పరిరక్షణకు గానీ, సామాజిక శాంతిభద్రతలకోసంగానీ, నైతికతకోసంగానీ, న్యాయస్థాన ధిక్కారానికి సంబంధించిగానీ, పరువు నష్టం, నేరాన్ని ప్రోత్సహించేదిగా ఉండే చర్యలను అరికట్టడంకోసంగానీ, ఈ అధికరణంలోని క్లాజ్ (1)కింది సబ్ క్లాజ్ (ఎ)లో చెప్పిందేదీ రాజ్యం ఏచట్టం చేయడాన్నీ నిరోధించలేదు. 
(3) సదరు క్లాజు  కింది సబ్ క్లాజు (బి)కింద ప్రదానంచేసిన హక్కును ఉపయోగించుకోవడంపై, 6[భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారాల] కోసం లేదా సామాజిక శాంతిభద్రతలకోసంగానీ, హేతుబద్ధమైన పరిమితులు విధించడానికిగానీ, ఉనికిలో ఉన్న చట్టాల అమలుపైగానీ, సదరు సబ్ క్లాజు పై హేతుబద్ధమైన పరిమితులను విధించడాన్నుంచీ రాజ్యాన్ని నిరోధించలేదు. 
(4)సదరుసబ్ క్లాజ్ (సి) కింద ప్రదానంచేసిన హక్కును ఉపయోగించుకోవడంపై, 6[భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారాల] కోసం లేదా సామాజిక శాంతిభద్రతలకోసంగానీ, హేతుబద్ధమైన పరిమితులు విధించడానికిగానీ, ఉనికిలో ఉన్న చట్టాల అమలుపైగానీ, సదరు సబ్ క్లాజు పై హేతుబద్ధమైన పరిమితులను విధించడాన్నుంచీ రాజ్యాన్ని నిరోధించలేదు. 
(5) సదరు సబ్ క్లాజు (డి) సబ్ క్లాజ్ (ఇ) లకు సంబంధించి, ఈ క్లాజుల ద్వారా ప్రదానం చేసిన హక్కును ఉపయోగించుకొనే విషయమై, ఉనికిలో ఉన్న ఏచట్టం నిర్వర్తనకుగానీ, చట్టం విధింపుకు గానీ, సాధారణ ప్రజానీకం ప్రయోజనాలకైగానీ లేదా ఏదేని షెడ్యూల్ డ్ జాతి ప్రయోజనాల పరిరక్షణకోసంగానీ, సదరు సబ్ క్లాజులపై హేతుబద్ధమైన పరిమితులను విధించడాన్నుంచీ రాజ్యాన్నిఈ క్లాజు నిరోధించలేదు.
(6) సదరు సబ్ క్లాజు (ఇ)కి సంబంధించి, ఈ క్లాజుల ద్వారా ప్రదానం చేసిన హక్కును ఉపయోగించుకొనే విషయమై, ఉనికిలో ఉన్న ఏచట్టం, నిర్వర్తనకుగానీ, విధింపుకు గానీ,సాధారణ ప్రజానీకం ప్రయోజనాలకై,  సదరు సబ్ క్లాజుపై హేతుబద్ధమైన పరిమితులను విధించడాన్నుంచీ అది రాజ్యాన్ని నిరోధించలేదు. ఇంకా నిర్దుష్టంగా, 8[కింది విషయాలకు సంబంధించి, ఏచట్టమైనా చేసేందుకు, ఉనికిలో ఉన్న ఏచట్టపు నిర్వర్తనకుగానీ చట్టాలు చేయడాన్నుంచీ రాజ్యాన్నిఈ క్లాజు నిరోధించలేదు. అవి ,
          (i) ఏదేని వృత్తి, వర్తకం, వ్యాపారం చేసేందుకు, ఏదైనా వృత్తిని నిర్వర్తించేందుకు, అవసరమైన వృత్తిపర, సాంకేతిక అర్హతలకు సంబంధించి,
          (ii) రాజ్య నిర్వహణలో ఉన్నదిగానీ లేదా ఒక వ్యవస్థాపన సఒంటమ్ గానీ లేదా రాజ్య నిర్వహణలో ఉన్నదిగానీ, ఏవృత్తి, వ్యాపారం, పరిశ్రమ లేదా ఉద్యోగానికి సంబంధించిగానీ, ప్రత్యేకంగాగానీ, సంపూర్ణంగాగానీ, లేదా పాక్షికంగాగానీ, పౌరులకు సంబంధించిగానీ, ఇతరత్రాగానీ].
----------------------------------------
పాద సూచికలు 
1.రాజ్యాంగపు(97వ సవరణ) చట్టం, 2011 ద్వారా పొందుపరచారు.(8-2-2012నుంచీ)
2..రాజ్యాంగపు(44వ సవరణ) చట్టం, 1978 ద్వారా పొందుపరచారు.(20-06-1979నుంచీ)
3. సబ్ క్లాజ్ ఎఫ్ ఎస్2, పై చట్టం ద్వారా తొలగించారు (20-06-1979నుంచీ)
4..రాజ్యాంగపు(మొదటి సవరణ) చట్టం 1951 ద్వారా సెక్షన్.3 కాలం (2)కు బదులు (గడిచిన కాలం నుంచీ వర్తిస్తుంది) గా మార్చారు.(8-06-1951నుంచీ)  
5. .రాజ్యాంగపు(16వ సవరణ) చట్టం, 1963 ద్వారా పొందుపరచారు.(05-10-1963నుంచీ)
6. రాజ్యాంగపు(16వ సవరణ) చట్టం, 1963 ద్వారా పొందుపరచారు.(05-10-1963నుంచీ
7. . .రాజ్యాంగపు(16వ సవరణ) చట్టం, 1963 ద్వారా మార్చారు. ఎస్2, సబ్ క్లాజులు (డి), (ఇ), (ఎఫ్)(20-06-1978నుంచీ) 
8. రాజ్యాంగపు(మొదటి సవరణ) చట్టం 1951 ద్వారా ఎస్3 కొన్నిపదాల బదులు  మార్చారు.(8-06-1951నుంచీ 
--------------------------------------------------------
20.నేర స్థాపన విషయంలో రక్షణ:- (1)ఒక నేరం మోపినపుడు, అప్పటికి అమలులో ఉన్న చట్టాలప్రకారం, ఆ చట్టాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష విధించడం, లేదా నేరం మోపినప్పుడు,అప్పటికి అమలులో ఉన్న చట్టాలప్రకారం విధించదగిన గరిష్ట పరిహారానికంటే ఎక్కువకాకుండా విధించడం తప్ప వేరే ఇంకేవిధంగానూ ఎవ్యక్తినీ శిక్షించకూడదు.
(2) ఒక వ్యక్తిని అదే నేరారోపణపై ఒకసారికిమించి విచారించడం, శిక్షించడం జరగకూడదు 
(3) ఏవ్యక్తినీ తనకు వ్యతిరేకంగా తాననే సాక్ష్యం చెప్పమని నిర్బంధించకూడదు 
----------------------
పాడసూచికలు లేవు
--------------------
21.ప్రాణాల్ని కాపాడుకునే హక్కు - వ్యక్తిగత స్వేచ్చకు గల హక్కు:- చట్టంద్వార వ్యవస్థాపితమైన విధానంద్వారా తప్ప, ఎవ్యక్తీ జీవించే హక్కునూ, స్వేచ్చకుగాల హక్కునూ కోల్పోగూడదు. 
1[.21.ఎ. విద్యా సౌకర్యపు హక్కు:- రాజ్యం చట్టప్రకారం నిర్దేశించిన విధంగా, ఆ పద్ధతిలో, ఆరు సంవత్సరాల వయ్సునుంచీ పద్నాలుగేండ్ల వయసు వచ్చేవరకూ, పిల్లలందరికీ రాజ్యం ఉచిత నిర్భంధ విద్యను అందజేయాలి. 
----------------------------
పాద సూచిక 
1*.21. రాజ్యాంగపు (ఏయభయ్యారవ సవరణ) చట్టం, 2002, సెక్షన్ 2 (01-04-2010నుంచీ)
 -----------------------------------------  
--2.*22. కొన్ని సందర్భాలలో నిర్బంధించడాన్నుంచీ, అరెష్టు చేయడాన్నుంచీ రక్షణ పొందే హక్కు:-(1)అరెష్టు అయిన ఎవ్యక్తినీ, వీలైనంత త్వరగా, ఆ వ్యక్తిని నిర్బంధించడానికి తగిన కారణాలు వివరించకుండా నిర్భంధంలో ఉంచడంగానీ, ఆ వ్యక్తి ఎవరినైనా సంప్రదించడాన్ని నిరోధించడంగానీ, న్యాయవాద వృత్తిచేసే  తన ఇష్టం వచ్చిన వ్యక్తిద్వారా తనను తాను కాపాడుకోవడానికీ ఉన్న హక్కును నిరాకరించకూడదు.
    (2) అరెష్టు చేసి, నిర్బంధంలో ఉంచిన ఏవ్యక్తినైనా ఆవ్యక్తిని నిర్బంధంలోకి తీసుకున్న ప్రదేశంనుంచీ, సంబంధిత మాజిస్ట్రేట్ వద్దకు తీసుకువెళ్లడానికి పట్టే సమయాన్ని మినహాయించి, అరెష్టు చేసిన ఇరవైనాలుగు గంటల సమయంలోపు మాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఈ సమయానికిమించి మాజిస్ట్రేట్ అధికారిక అనుమతి లేకుండా నిర్బంధంలో ఉంచరాదు. 
   (3) పై క్లాజ్ (1), క్లాజ్(2)లు కింది అంశాలలో వర్తించవు 
            (ఎ)ఆకాలానికి శతృదేశ, పరాయి వ్యక్తి 
            (బి) ఏవిధమైన చట్టం అనుమతించే నివారక నిర్బంధ చట్టం కింద అరష్టు అయి నిర్భంధంలో ఉన్న ఎవ్యక్తికి అయినా 
(4) కింద చెప్పిన విధంగా కాకుండా, ఏవ్యక్తినీ నివారక నిర్బంధంకింద మూడునెలలకు మించి ఉంచేందు ఏవిధమైన చట్టమూ అవకాశం ఇవ్వకూడదు 
    (ఎ) సదరు మూడునెలల సమయం ముగిసేలోపుగా ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా ఉన్నవారు లేదా సదరు అర్హతలు ఉన్నవారితో ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసి, వారికి నివేదించి, ఆరకంగా ఆవ్యక్తిని నిర్బంధించడానికి తగిన కారణం ఉన్నట్లుగా వారు అభిప్రాయపడితే,
           క్లాజ్ 7కింది సబ్ క్లాజ్ (బి)ని అనుసరించి, పార్లమెంటు తయారుచేసి, నిర్దేశించిన గరిష్ట సమయానికిమించి ఎవ్యక్తినైనా నిర్బంధంలో ఉంచడానికి పైసబ్ క్లాజ్ లో పేర్కొన్న పద్ధతి వర్తిచదు.
           (బి)   క్లాజ్ 7కింది సబ్ క్లాజ్ (ఎ) సబ్ క్లాజ్ (బి)లను అనుసరించి, పార్లమెంటు తయారుచేసి, నిర్దేశించిన ఏచట్టం లోని అంశాలకిందనయినా ఆ వ్యక్తిని నిర్బంధించి ఉండాలి
(5) నివారక నిర్బంధ చట్టాన్ని అనుమతించే ఏచట్టం ప్రకారమైనా, ఉత్తరువులను అనుసరించి, ఎవ్యక్తినైనా నిర్బంధంలోకి తీసుకున్నపుడు, సదరు ఉత్తర్వులు జారీచేసే అధికారి, వీలయినంత త్వరగా, ఏప్రాతిపదికన ఈ ఉత్తరువులు జారీచేస్తున్నారనే అంశాన్ని ఆ వ్యక్తికి తెలియజేయాలి. అంతేకాకుండా, ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సదరు వ్యక్తి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. 
(6) ఆరకంగా వాస్తవాలు తెలియజేయడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని సదరు ఉత్తరువులు జారీచేసే అధికారి అనుకునేట్లయితే, సదరు ఉత్తర్వులు జారీ చేసే అధికారికి క్లాజ్ (5)లోని అంశం పాటించనక్కరలేదు. 
(7) పార్లమెంటు చట్టంద్వారా కింది అంశాలను నిర్దేశించవచ్చు 
          (ఎ) క్లాజ్ (4)కింది సబ్ క్లాజ్ (ఎ)లోని అంశాలను అనుసరించి, ఒక సలహా సంఘపు అభిప్రాయాన్ని తీసుకోకుండా, నివారక నిర్బంధాన్ని అనుమతించే ఏచట్టం కిందనయినా ఒక వ్యక్తిని మూడు నెలలకంటే ఎక్కువకాలం నిర్బంధించడానికి సంబంధించిన స్వభావమున్న తరగతి, తరగతుల కేసులకు సంబందించిన అంశాల్ని, 
      (బి) నివారక నిర్బంధాన్ని అనుమతించే ఏచట్టం కిందనయినా  ఒక తరగతి లేదా తరగతులకు సంబంధించిన కేసులలో ఒక వ్యక్తిని గరిష్టంగా ఎంతకాలం నిర్బంధించవచ్చుననే అంశంపై, 
     (సి) [ క్లాజ్ 4కింది సబ్ క్లాజ్ (ఎ)ను అనుసరించి] విచారణకు సంబంధించి సలహా సంఘం అనుసరించాల్సిన వీధి విధానాలను గురించి 
-----------------------------------------------
పాద సూచికలు 
1. రాజ్యాంగపు (ఎనభయ్యారవ సవరణ)చట్టం, 2002, సెక్షన్2, (1-4-2010నుంచీ)
2. రాజ్యాంగపు (నలభైనాలుగవ సవరణ) చట్టం, 1978 ప్రకారం, రాజ్యాంగపు సెక్షన్ 3 అమలుకు సంబంధించి, ఆ చట్టంలోని సెక్షన్ 3 నిర్దేశించిన ప్రకారం, అధికరణం 22 సవరణ ఉండిపోయింది. (ఇప్పటికీ సెక్షన్ 3 అమలుకు సంబంధించిన తేదీని ప్రకటించలేదు)
-----------------------------------------------
23.మనుషుల వ్యాపారం, వెట్టి చాకిరీల నిషేధం:- మనుషులతో వ్యాపారం జరపడాన్ని, వెట్టిచాకిరీ, ఇంకా ఆవిధమైన బలవంతంగా శ్రమదోపిడి చేయడాన్నీ నిషేధించడమైనది. ఈ అంశాలకు వ్యతిరేకంగా ఉండే ఏమైనా చట్టప్రకారం శిక్షార్హమైన నేరం అవుతుంది. 
24. కార్మాగారాలు తదితర పనిప్రాంతాలలో పిల్లల్ని నియమించడంపై నిషేధం:- పద్నాలుగేళ్లలోపు వయసులో ఉన్న పిల్లలు ఎవరూ ఏ కార్మాగారంలోగానీ, ఏ గనిలోగానీ, మరే ఇతర ప్రమాదకర పనులలోగానీ  నియమించడం జరగరాదు.
----------------------
పాడసూచికలు లేవు 
--------------------------------------
                                      
                            మత స్వాతంత్ర్యపు హక్కు 
25. తన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకునే హక్కు, ఆరాధనా స్వేచ్చ, మతావలంబన, ప్రచార స్వేచ్చ:- (1) ప్రజా శాంతి, నైతికత, ప్రజారోగ్యం, ఇంకా ఈ భాగంలో ఉన్న ఇతర అంశాలకులోబడి, అందరూ వ్యక్తులూ అంతరాత్మ స్వేచ్చను కలిగి ఉండడానికి, స్వేచ్చగా మతాన్ని అనుసరించేందుకు, ఆరాధించేందుకు, ప్రచారం చేసుకునేందుకూ సమానంగా హక్కు కలిగిఉన్నారు. 
(1) ఈ అధికరణంలో ఉన్నదేదీ ఉనికిలో ఉన్న ఏచట్టపు నిర్వర్తనకుగానీ, రాజ్యం ఏరకమైన చట్టం చేయడానికి కానీ అడ్డుకాదు. 
           (ఎ) మతాచరణతో సంబంధమున్న ఏదేని ఆర్థిక, ధన సంబంధ, రాజకీయ లేదా ఇతర లౌకిక చర్యలను నియంత్రించడానికి, పునర్వ్యవస్థీకరించడానికి,
           (బి) సాంఘిక సంక్షేమాన్ని, సంస్కరణను అందించడానికి లేదా సార్వజనిక లక్షణాలున్న హిందూమత సంస్థలు అన్ని తరగతుల, విభాగాల హిందువులకూ ప్రవేశం కలగజేసేందుకూ, 
   వివరణ.1:- సిక్కులు కత్తులు ధరించడం, వెంటపెట్టుకు తిరగడం సిక్కుల మతాచారంలో భాగంగా భావించాలి. 
   వివరణ2:- పై క్లాజ్ (2)కింది సబ్ క్లాజ్ (బి)లో పేర్కొన్న హిందువులలో, సిక్కు, జైన, లేదా జైన మతావలంబులకు కూడా వర్తిస్తుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా, హిందూ మతసంస్తలనేవి కూడా 'వీటన్నిటితో కలిసి' అని అర్థం చేసుకోవాలి. 
26.మత వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్చ:- ప్రజా శాంతి, నైతికత, ప్రజారోగ్యం అనే అంశాలకు లోబడి, ప్రతీ మత విభాగం, లేదా ఒకమతానికి చెందిన ఉప విభాగం, అందుకు సంబంధించి కింది హక్కులను కలిగి ఉంటుంది.
         (ఎ) మత, ధార్మిక ప్రయోజనాలకోసం సంస్థలను స్థాపించుకోవడానికి, నిర్వహించుకోవడానికి, 
         (బి)మతానికి సంబంధించిన అంశాల్లో తన వ్యవహారాలు స్వంతగా నిర్వహించుకోవడానికి,
          (సి) ఆస్తిని కలిగి ఉండడానికి, స్థిర చరాస్తులు సంపాదించడానికి 
           (డి) సదరు ఆస్తిని చట్టప్రకారం నిర్వహించుకోవడానికి 
27. ఏ మతాన్ని పెంపొందించుకునేందుకైనా పన్ను చెల్లింపు నుంచీ ఉన్న స్వేచ్చ :- ఏదేని నిర్దిష్ట మతాన్ని లేదా మతశాఖను నిర్వహించడానికి, ప్రచారం చేయడానికీ కర్చులు నిర్దిష్టంగా ఏ ఆదాయం నుంచీ వస్తాయో, ఆ ఆదాయమార్గాలపై పన్ను కట్టమని ఏవ్యక్తినీ బలవంత పెట్టకూడదు. 
28.కొన్ని విద్యా సంస్థలలో మతభోదన ,ఆరాధనలకు హాజరయేందుకుగల స్వేచ్చ:- (1)పూర్తిగా రాజ్య నిధులతో నిర్వహించే ఏవిద్యా సంస్థలోనూ మతబోధ జరగకూడదు. 
  (2) ఏదేని మతధార్మిక లేదా ధార్మిక సంస్థ స్థాపించి ఉండి, సదరు విద్యాసంస్థలో మతబోధన జరుగుతున్నట్లయితే, సదరు విద్యాసంస్థ ప్రభుత్వ పాలనలో ఉన్నా, పై క్లాజు (1) లోని అంశం వర్తించదు. 
   (3) రాజ్యం గుర్తించిన, లేదా రాజ్యపు నిధులనుంచీ సహాయం పొందే, మతబోధన చేయాల్సివచ్చే ఏదేని విద్యాసంస్థ తన ఆవరణలోగానీ, ఆవరణ పక్కనున్న వేరొకచోటగానీ, మత బోధన చేస్తున్న పక్షంలో, ఆ సంస్థకు హాజరవుతున్న వ్యక్తిని గానీ, లేదా ఆవ్యక్తి 18సం.ల లోపు వయసున్న పక్షంలో ఆవ్యక్తి సంరక్షకుని వద్ద అనుమతి పొందకుండాగానీ సదరు మతబోధనకు హాజరుకమ్మని కోరకూడదు. 
                                               సాంస్కృతిక విద్యా హక్కులు 
29.అల్ప సంఖ్యాక వర్గాలవారి ప్రయోజనాల పరిరక్షణ:- (1)భారతదేశ భూభాగంలోగానీ, అందులోని ఏప్రాంతంలోగానీ, నివశిస్తున్న, భిన్నమైన భాష, లిపి లేదా తమదైన స్వంత సంస్కృతిని కలిగి ఉన్నవారు దానిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు. 
  (2) రాజ్య నిర్వహణలో ఉన్న ఏదేని విద్యాసంస్థ లేదా ప్రభుత్వ నిధులనుంచీ సహాయం పొందే ఏవిద్యాసంస్థ అయినా, కేవలం, మతం, జాతి, కులం, భాషల కారణంగా ఏఒక్కరికీ ప్రవేశాన్ని నిరాకరించకూడదు. 
30. అల్ప సంఖ్యాకవర్గాలవారికి విద్యా సంస్థల స్థాపన, నిర్వహణలకు గల హక్కు:- (1) భాషా ప్రాతిపదికన లేదా మత ప్రాతిపదికన అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్నవారంతా, తమ ఇచ్చానుసారం విద్యాసంస్థలను స్టాపించి, నిర్వహించుకునే హక్కును కలిగి ఉన్నారు. 
*[(1ఎ) క్లాజ్ 1లో పేర్కొన్న అల్పసంఖ్యాక వర్గాలవారు స్థాపించి నిర్వహిస్తున్న ఒక విద్యాసంస్థకు సంబంధించిన ఆస్తిని తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవడానికి ఉద్దేశించిన చట్టాన్ని తయారుచేసేటప్పుడు, సదరు చట్టంలో ఆ ఆస్తి స్వాధీనతకై నిర్ణయించిన లేదా నిర్ధారించిన సొమ్ము మొత్తం, ఈ క్లాజు కింద ఇచ్చిన హామీని శూన్యం చేసేదిగానో, రద్దుచేసేదిగానో లేకుండా రాజ్యం నిర్దారణ చేసుకోవాలి.
*రాజ్యాంగం (నలబై నాలుగవ సవరణ) చట్టం, 1978,ఎస్4 (20-06-1979 నుంచీ)
(2) విద్యా సంస్థలకు సహాయం మంజూరుచేసే సందర్భంలో, అది భాషా ప్రాతిపదికపై ఏర్పడిందయినా, మత ప్రాతిపదికన ఏర్పడిందయినా, అది అల్పసంఖ్యాకవర్గాల నిర్వహణలో ఉందనే కారణంగా రాజ్యం ఏవిద్యాసంస్థపైనా ఎటువంటి వివక్షా చూపకూడదు. 
*(***)
"ఆస్తి కలిగి ఉండేందుకుగల హక్కు" అనే ఉప శీర్షిక రాజ్యాంగపు (నలబై నాల్గవ సవరణ) చట్టం, ఎస్5, ద్వారా తీసివేశారు. (20-06-1979నుంచీ)  
*31. ఆస్తి  హక్కు  (42వ రాజ్యాంగ సవరణ) చట్టం 1978ద్వారా రద్దయింది) సెక్షన్,6 (20-06-1979 నుంచీ) 
*గతంలో ఆదికరణం 31 రాజ్యాంగపు (నాలుగవ సవరణ) చట్టం, 1955, సెక్షన్ 2 (27-04-1955నుంచీ), రాజ్యాంగపు (ఇరవయ్యైదవ సవరణ) చట్టం 1971 సెక్షన్2 (20-04-1972నుంచీ) ; రెండుసార్లు సవరణకు గురయింది. 
-----------
                  * కొన్ని చట్టాలకున్న రక్షణలు  
*31.ఎ. భూ ఆస్తుల స్వాధీనానికి చేసే చట్టాలకు గల రక్షణ:- *(1) అధికరణం 13లో ఏమున్నదనే అంశంతో సంబంధంలేకుండా, ఈకింది ఆశాలకు సంబంధించిన చట్టాలకు వర్తించదు.   
    (ఎ) ఏదేని భూమిని స్వాధీనం చేసుకునేందుకుగానీ, అందుకు సంబంధించిన హక్కులపైగానీ లేదా సదరు హక్కుల నిర్వ్యాపన లేదా లేదా సదరు హక్కులను మార్పు చేసేందుకుగానీ, లేదా 
    (బి)  ఆస్తి సక్రమ నిర్వహణను పరిరక్షించడానికిగానీ లేదా ప్రజాప్రయోజనాలకోసం పరిమిత కాలానికి ఆ ఆస్తి నిర్వహణను రాజ్యం స్వాధీనం చేసుకునేందుకుగానీ, లేదా 
      (సి)  ప్రజాప్రయోజనాలకోసం గానీ ఏ వ్యవస్థాపనల సక్రమ నిర్వహణ కోసంగానీ, రెండు అంతకు మించిన వ్యవస్థాపనలను సమ్మేళన పరిచేందుకు,  లేదా 
      (డి) వ్యవస్థాపనల  నిర్వహణ ప్రతినిధుల, కార్యదర్శుల, కోశాధికారుల, నిర్వహణా సంచాలకుల, సంచాలకుల లేదా నిర్వాహకులకున్న ఏహక్కులనైనా నిర్వ్యాపన చేయడానికి, లేదా సవరించడానికి సంబంధించి, లేదా వాటాదారులకున్న ఓటుచేసే హక్కులను గురించి, లేదా, 
     (ఇ) ఏదేని ఖనిజాన్ని లేదా ఖనిజ తైలాన్ని శోధించడానికి లేదా బయటకు తీయడానికి ఒక  ఒప్పందం, కౌలు లేదా లైసెన్సు వంటి వాటిద్వారా చేకూరిన హక్కుల్ని నిర్వ్యాపన చేయడానికి, సవరించడానికి, లేదా ఆవిధమైన ఒప్పందం, కౌలు లేదా లైసెన్సు వంటి వాటిని గడువు పూర్తికాకముందే సమాప్తం చేయడానికి లేదా రద్దు చేయడానికి,
 *[అధికరణం 14 లేదా అధికరణం 19] ల ద్వారా పొందిన ఏహక్కునయినా పరిమితం చేస్తున్నట్లుగానీ లేదా వెనక్కు తీసుకుంటున్నట్లుగాగానీ లేదా ఈ అధికారణాలతో పొందికలేదనే కారణంగా కానీ, ఆరకమైన చట్టం చెల్లుబాటు కాదని భావించడం కుదరదు. 
    ఒకవేళ ఒక రాష్ట్ర శాసనసభ ఆవిధమైన చట్టాన్ని చేసినపక్షంలో, సదరు చట్టం రాష్ట్రపతి ఆమోదంపొందడానికై ఆపి ఉంచాలి. రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప ఈ అధికారణంలోని అంశాలు వర్తించవు.] 
[అంతేకాకుండా, రాజ్యం భూసేకరణకు సంబంధించిన అంశాలతో ఏదైనా చట్టం చేయదలిచినప్పుడు, సేకరించదలచిన భూమిలో ఏదైనా ఒకవ్యక్తి వ్యక్తిగతసేద్యం కింద ఉన్న భూమి కూడా కలిసి ఉన్నట్లయితే, అప్పటికి అమలులో ఉన్న ఏ చట్టప్రకారం కానీ సదరు భూమి ఆవ్యక్తికి వర్తించే పరిమితికి లోబడి ఉంటే లేదా  ఆ భూమిలో ఏదైనా భవనం లేదా నిర్మాణం ఉన్నట్లయితే, సదరు భూసేకరణకు సంబంధించిన చట్టంలో భవనానికి లేదా నిర్మాణానికి అందుకు సంబంధించి వాటికిగల మార్కెట్ విలువకు తగ్గకుండా పరిహారం చెల్లించడానికి తగిన నిబంధనలు ఉంటే తప్ప, రాజ్యం ఆవిధమైన భూమిలో ఎభాగాన్నయినా సేకరించడం న్యాయ సమ్మతం కాదు.]
(2) ఈ అధికారణంలో,-
           *[(ఎ) "భూమి" (ఎస్టేట్) అనే వ్యక్తీకరణ, ఏస్థానిక ప్రాంతానికి సంబంధించి అయినా, ఆవ్యక్తీకరణ ఆ ప్రాంతంలో అమలులో ఉన్న భూమి ఆధీనతకు సంబంధించి ఉనికిలో ఉన్న చట్టాల ప్రకారం ఏ పదం ఐతే వర్తిస్తుందో, ఈ వ్యక్తీకరణకు కిందివాటితో కలిసి అదే అర్థం వర్తిస్తుంది. 
                 (i)ఏదైనా జాగీరు, ఈనాము, మఠం భూములు, అదే విధమైన ఇతర దాన భూములు, *[తమిళనాడు], కేరళ రాష్ట్రాల్లోని జన్మం హక్కులు 
                  (ii) రైతువారీ సెటిల్మెంట్ కింద ఉన్న ఏదేని భూమి 
                   (iii)బంజరు భూమి, అటవీ భూమి, పచ్చికబీళ్ళు లేదా సాగుదారులు, వ్యవసాయ కూలీలు, గ్రామ చేతివృత్తుల వారు ఆక్రమించుకున్న ఇళ్ళు, ఇతర నిర్మాణాలున్న భూములతో సహా,వ్యవసాయ, ఇతర అనుబంధ అవసరాలకోసం ఉన్న భూమితో సహా;]
     (బి) ఒక భూమికి సంబంధించిన "హక్కులు" అనే వ్యక్తీకరణలో,  సదరు భూమికి సంబంధించి, దాని యజమానికి, ఉప యజమానికి, యజమానికింద ఉన్న యజమానికి, కొంత కాలానికి ఆభూమిని కలిగిఉన్న వ్యక్తికి, *[రైతు, కింది రైతు] లేదా ఇతర మధ్యంతర వ్యక్తి లేదా ఏరకమైన హక్కులు లేదా  భూమిశిస్తుకు సంబంధించి ఇతర విశేషాధికారాలున్న వారితో కలిసి] 
*[31బి.. కొన్ని చట్టాలు, నియంత్రణల చెల్లుబాటు:- అధికరణం 31ఎ లో ఉన్న అంశాల సాధారణత పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా, ఆవిధమైన చట్టం, నియంత్రణ లేదా అందులోని అంశాలు దీనితో పొందికగా లేవనే ప్రాతిపదికన  తొమ్మిదవ అధికారసూచిలో నిర్దేశించిన ఏవేనీ చట్టాలు, లేదా దానికి సంబంధించిన ఏవేనీ అంశాలు చెల్లవనిగాని లేదా ఎప్పుడూ ప్రభావ శూన్యమనిగానీ లేదా తీసివేస్తుందనిగానీ, దీనిద్వారా పొందిన హక్కులు పరిమితమవుతాయనిగానీ, చెల్లవని భావించరాదు. ఇందుకు వ్యతిరేకంగా ఉన్న ఏదేని న్యాయస్తానం, ప్రత్యేక న్యాయస్థానం తీర్పు, ఆదేశం, లేదా ఉత్తర్వు, సదరు ప్రతీ తీర్పూ, అందుకు అధికారమున్న శాసనం ద్వారా దాని తొలగింపు లేదా సవరణకు లోబడి కొనసాగుతుంది.]
3*[31సి. ఆదేశిక సూత్రాలు అమలుపరిచేందుకు కొన్ని చట్టాలకు గల రక్షణ:- అధికరణం 13లో ఏమున్నదనే దానితో సంబంధం లేకుండా, ఆదేశిక సూత్రాల*౪ [భాగం IV లో పొందుపరచిన అన్నీ లేదా ఏవేని సూత్రాల]అమలుకు, అవి దీనితో పొందిక లేకుండా ఉన్నాయనిగానీ, అది ప్రదానం చేసిన [అధికరణం 14 లేదా అధికరణం 19], ఎ హక్కునైనా తీసివేస్తున్నాయని గానీ, పరిమితం చేస్తున్నాయనిగానీ, చెల్లకుండా పోవు. 
5*[ఏచట్టమైనా అది ఆవిధమైన సూత్రాల అమలుకై ఉద్దేశించిందని ప్రకటించినా, సదరు చట్టం ఆవిధమైన సూత్రాల అమలుకొసం కాదనే ప్రాతిపదికన ప్రాధమికంగా ఎన్యాయస్థానంలోనూ విచారణకు తీసుకో కూడదు] 
     ఒకవేళ ఒక రాష్ట్ర శాసనసభ ఆవిధమైన చట్టాన్ని చేసినపక్షంలో, సదరు చట్టం రాష్ట్రపతి ఆమోదంపొందడానికై ఆపి ఉంచాలి. రాష్ట్రపతి ఆమోదం పొందితే తప్ప ఈ అధికారణంలోని అంశాలు వర్తించవు.] 
*6[31డి.   దేశవ్యతిరేక చర్యల నిరోధానికి చేసే చట్టాలకు గల రక్షణ:- రాజ్యాంగపు (నలబై మూడవ సవరణ) చట్టం, 1977, సెక్షన్2 (13-04-1978 నుంచీ) 

                            రాజ్యాంగ పరిహారపు హక్కులు 
32. ఈ విభాగంలో నిర్దేశించిన హక్కుల అమలుకానీ పక్షంలో నివారణ చర్యలు:- (1) ఈ భాగంలో అందజేసిన హక్కుల అమలుకొసం సముచిత చర్యలద్వారా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి హక్కు ఉంది. 
(2) ఈ భాగంద్వారా అందజేసిన ఏహక్కునైనా అమలుపరచడంకోసం సర్వోన్నతన్యాయస్థానం; హెబియస్ కార్పస్, మాండమస్,  ప్రొహిబిషన్, క్వోవారెంటో, సర్షియోరారే, వంటి స్వభావమున్న రిట్లతో సహా, ఎడిసరిగా వర్తిస్తుందో సదరు రిట్లను, నిర్దేశకాలను, ఉత్తరువులను, జారీ చేయడానికి అధికారం కలిగిఉంది.
(3)పై క్లాజు  (1) క్లాజు (2) లలో చెప్పిన సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసిన అధికారం పట్ల ఎటువంటి బేధాభావం లేకుండా, క్లాజు (2) కింద సర్వోన్నత న్యాయస్థానం నిర్వర్తించాల్సిన అన్నీ లేదా కొన్ని అధికారాలను, తన స్థానిక పరిధిలో నిర్వర్తించేందుకుగానూ ఏ ఇతర న్యాయస్థానానికైనా, పార్లమెంటు చట్టంద్వారా అధికారం కలిగించవచ్చు.
(4) రాజ్యాంగంలో ఇతరత్రా పేర్కొంటే తప్ప, ఈ అధికరణంలో హామీ ఇచ్చిన హక్కు తాత్కాలికంగాకూడా అమలు కాకుండా ఉండే వీలులేదు 
*1.[32.ఎ. అధికరణం 32 కింద జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర చట్టాల చెల్లుబాటు గురించి:- [రాజ్యాంగపు (నలబై మూడవ సవరణ) చట్టం, 1977 సెక్షన్.3, ద్వారా తొలగించారు. (13-04-1978 నుంచీ)
2*[ 33. ఈ భాగంలో నిర్ధారించిన  హక్కులను సాయుధ బలగాలకు వర్తింపజేయడంలో మార్పులు చేసేందుకు పార్లమెంటుకుగల అధికారం, తదితర అంశాలు:- ఈ భాగంలో అందజేసిన హక్కులు ఏమేరకు ఉండాలనే పరిధిని నిర్ణయించడంలో పార్లమెంటు చట్టంద్వారా, కింది వాటికి సంబంధించి, నిర్ణయించవచ్చు; 
           (ఎ) సాయుధ బలగాల సభ్యులు, లేదా 
           (బి) ప్రజల శాంతి బధ్రతలను కాపాడే బలగాల శభులు; లేదా, 
            (సి) గూఢచారత్వం, ప్రతి గూఢాచారిత్వాలకోసం రాజ్యం ఏర్పాటు చేసిన ఎదినా బృందం, లేదా ఇతర సంస్థలో పనిచేసే సభ్యులకు, 
            (డి) పై క్లాజు (ఎ), క్లాజు (సి)లలో పేర్కొన్న ఏదేని బలగం, బృందం, లేదా సంస్థకు సంబంధించి, సమాచార ప్రసరణ వ్యవస్థకు సంబంధమున్న లేదా అందులో పనిచేస్తున్న సభ్యులకు 
        వారుతమ విధుల సక్రమ నిర్వహణకై, వారిలో క్రమశిక్షణను నిర్వహించడంకోసం, పరిమితం చేయడానికి, తీసివేయడానికీ, ]
34.సైనిక శాసనం అమలులో ఉన్న ఏప్రాంతంలో అయినా ఈ భాగంలో చెప్పిన హక్కులను సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం:- ఈ భాగంలో అంతకుముందు ఏమి చెప్పేమనే అంశంతో సంబంధం లేకుండా, కేంద్ర సర్వీసులోగానీ, ఒక రాష్ట్ర సర్వీసులో గానీ ఉన్న వ్యక్తి ఎయితర వ్యక్తి అయినా, సైనిక పాలన అమలులో ఉన్న భారతదేశంలోని ఏప్రాంతంలోనైనా దాని నిర్వహణకు, పునరుద్ధరణకు  లేదా ఏదైనా విధించిన శిక్షను లేదా జారీ చేసిన శిక్షను, శిక్షకు పాల్బడడాన్నీ, సైనిక పాలన ఉన్న ఆప్రాంతంలో చేసిన మరేదైనా చర్యనూ, చెల్లుబాటు చేసేందుకు,సదరు వ్యకి రక్షణకూ, పార్లమెంటు ఒక చట్టం చేయవచ్చు. 
35. ఈ భాగంలోని అంశాలను అమలు చేసేందుకు చట్టాలు:- ఈ రాజ్యాంగంలో ఏమిఉన్నప్పటికీ,-
       (ఎ) ఈ కింది అంశాలపై పార్లమెంటు చట్టం చేసే అధికారముంది.  ఒక రాష్ట్ర శాసనసభకు ఆ అధికారం లేదు. 
                (i) అధికరణం 16కింది క్లాజ్ (3), అధికరణం 32కింది క్లాజ్ (3) అధికరణం 33, అధికరణం 34లకు సంబంధించి, పార్లమెంటు చేసిన చట్టాలద్వారా అందించడానికీ; ఇంకా, 
               (ii) ఈ భాగంకింద నేరంగా ప్రకటించిన సదరు చర్యలకు శిక్షను నిర్ణయించడానికీ, 
     (బి) పైక్లాజు కింది సబ్ క్లాజు (ii)లో ఉన్న ఏచట్టానికి సంబంధించి ఐనా శిక్షను అందజేయడానికి, క్లాజు (ఎ)కింది సబ్ క్లాజు (i)లో ఉన్నఏ అంశాలకు సంబంధించీ అయినా, భారత భూభాగంలో ఈ రాజ్యాంగం మొదలవడానికి తక్షణం ముందువరకూ అమలులో ఉన్న ఏచట్టమయినా, అందుకు సంబంధించిన నిబంధనలకు లోబడి, అధికరణం 372కింద అనువర్తనలు, సవరణలు ఏవైనా జరిగి ఉంటే, వాటితోసహా, పార్లమెంటు వాటిని మార్పు చేయడం, తీసివేయడం లేదా సవరించడం జరిగే వరకూ యధాతధంగా కొనసాగుతాయి. 
వివరణ:- ఈ అధికారణంలోని "అమలులో ఉన్న చట్టం" అనే పదానికి అధికరణం 372లో ఉన్న అర్థమే వర్తిస్తుంది